Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, TUESDAY , MARCH 26 , 2019 


G .868 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

(FOR .I) 


ANANTHAPUR DIVISION - RESERVATION OF KADIRI RANGE , THUMMALA ADDL.I 

BLOCK , CHINNARAMANNAGARPALLI VILLAGE AND ETHODU VILLAGE OF 
TANAKALLU MANDAL - COMPENSATORY AFFORESTATION LAND TO AN 
EXTENT OF 4 .56 Ha. TAKEN CHARGE FROM M /s. RAGHU GRANITES , MADANAPALLI 
OF CHITTOOR DISTRICT - NOTIFICATION UNDER FZ SECTION 4 OF ANDHRA 
PRADESH FOREST ACT, 1967 AS THUMMALA ADDITIONAL -I LOCK . 


[G . O .Ms.No. 58 , Environment, Forests , Science & Technology (For.1), 

22th March , 2010. ) 


NOTIFICATION 
In exercise of the powers conferred under section 4 of Andhra Pradesh Forest 
Act 1967 ( Act 1 of 1967) the Governor of Andhra Pradesh hereby directs that it is 
proposed to constitute the land (Map kept in the Office of the Principal Chief Conservator of 
Forests , Andhra Pradesh , Hyderabad ) within the boundaries specified in the Schedule below 
as a Reserve Land under the said Act and appoints Forest Settlement Officer, Anantapur 
to be the Settlement Officer in respect of the said land to consider the objections , if any, 
and to enquire into and determine the existence , nature and extent of any rights claimed by 
or alleged to exist in favour of any person in or over any land comprised within such limits 
or to any forest produce of such land and to deal with the same as provided in Chapter Il of 
the said Act. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


SCHEDULE 


Name of the District 


: 


Anantapur District 


Name of the Mandal 


: 


Tanakallu Mandal 


Name of the Villages 


: 


1) Chinna Ramannagari Palli (V ) 
2 ) Ethodu (V ) 


Name of the Forest Division 


: 


Anantapur Division 


Name of the Forest Range 


: Kadiri Range 


: 


Thummala Addition - I 


Name of the Block proposed to 
be reserved 


Bit 1 :- 6 .53 Acres/ 2.64 Hectares 
Bit 2 : - 4 . 76 Acres/ 1 . 92 Hectares 


: 


11.29 Acres / 4 . 56 Hectares 


Total area of the Block 
proposed to be reserved 


Details of areas included in the proposed Block 


SI Name of 
No the Mandal Name of the Village 


Survey 
No 


Area included 
Classification Area in 
of land 

Acres 


| Area in 
Hectares 


5 


Tanakallu 


Govt Dry Land 


6 .53 


2 .64 


Chinna Ramannagari 
Palli 
Ethodu 

Total 


2 


Tanakallu 


13 - 2 


Govt Dry Land 


4 .76 
11 . 29 Ac 


1 . 92 
4 .56 Ha 


BOUNDARY DESCRIPTION OF Bit No. 1 
(It is an admitted enclosure in the notified Tummala RF prior to this proposal ) 


NORTH : Starting from Station Number 1, which is located on the North West 
corner of Survey No. 6 of Chinna Ramannagari Palli village of Tanakal Mandal with 
the Spatial Location of Northern latitude 13° 55 22 .6 " and Eastern Longitude 78° 
7 44 .4 " , the boundary line of the Block runs in South Easternly direction to Station 
Number 2 with the magnetic bearing of 121° and a distance of 2.04 Chains. 


EAST: Thence the boundary line turns towards south and runs generally in South and 
South Westernly direction to Station Number 4 with the following magnetic bearings 
and distances. 


Stations 


Distance in Chains 


Magnetic Bearing 

in Degrees 


From 


INI 


183 
1980 


3 . 36 
4 . 08 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


SOUTH : Thence the boundary line turns towards West and runs generally in West 
and South Westernly direction to Station Number 8 with the following magnetic 
bearings and distances. 


Stations 


Magnetic Bearing Distance in Chains 

in Degrees 


From 

1 


2 


268 0 


1950 


2 .72 
2 .44 
6 .30 
2 .81 


231 0 
2520 


WEST : Thence the boundary line turns towards North and runs generally in North 
and North Easternly direction to Station Number 1, which is the starting point, with 
the following magnetic bearings and distances. 


Distance in Chains 


Stations 
From 
12 


Magnetic Bearing 

in Degrees 


- 


To 


100 


4 . 36 


41 0 


7 .47 


1050 


1 . 79 
6 . 82 


11 


1 * 


250 


NOTE : - # = Srarting Point 


NOTE : 

1) There are no admitted enclosures in the Block . 
2 ) There are no admitted Rights of way in the Block . 


BOUNDARY DESCRIPTION OF BIT NO . 2 


NORTH : Starting from Station Number 1 , which is located at a magnetic 
bearing of 185° and at a distance of 26 .50 Metres from the Caim with Latitude 
13 .92226° and Longitude 78 . 13001° on the Eastern boundary line of the 
notified Thummala RF, the boundary line of the Block runs in North Easternly 
direction to Station Number 2 on the boundary line of the notified Thummala 
RF with the magnetic bearing of 73° and at a distance of 8 .50 Chains . 


EAST : Thence the boundary line turns towards East and runs in North 
Easternly direction to station Number 3 with a Magnetic bearing 166º at a 
distance of 4 . 10 Chains. 


SOUTH : Thence the boundary line turns towards West and runs generally in 
West and South Westernly direction to Station Number 7 with the following 
magnetic bearings and distances . 


Stations 


Distance in Chains 


Magnetic Bearing 

in Degrees 


From 


2320 
2670 
2220 
309 0 


1 . 21 
2 . 07 
4 .65 
3 . 24 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


WEST : Thence the boundary line turns towards North and runs generally in 
Northernly direction to Station Number 1 , which is the starting point, with the 
following magnetic bearings and distances . 


Stations 


Magnetic Bearing Distance in Chains 

in Degrees 


From 


To 


353 
3570 


1 . 87 
1 .62 


NOTE : - * = Srarting Point 


NOTE : 


1 ) There are no admitted enclosures in the Block . 
2 ) There are no admitted Rights of way in the Block 


JANAKI R . KONDAPI, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


11 


ప్రకటన 
1967, ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టము ( 1967లోని 1వ చట్టము ) లోని 4 వ విభాగము 
ద్వారా సంక్రమించిన అధికారములను పురస్కరించుకొని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగారు 
నిమ్నలిఖిత సరిహద్దులలోపల గల భూమిని ( ప్రిస్పిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫాన్స్ 
హైదరాబాదు , ఆంధ్రప్రదేశ్ ఆఫీసు నందు ఉంచిన మ్యాపునందు వర్ణించబడిన విధముగా ) 
అటవీ చట్టము క్రింద రిజర్వు అడవిగా ఇందుమూలముగా ప్రకటిస్తూ సదరు చట్టము ప్రకారము , 
సదరు భూమికి సంభందించిన ఏవైన అక్షేసణలు ఉన్నట్లయితే వాటిని గణన లోనికి తీసుకొని , 
పరిశీలించడానికి , అట్టి పరిధిలోపల ఉన్న ఏదైన భూమిలో లేదా అట్టి భూమిలోని ఏదైన దిగుబడి 
మీద ఎవరైన వ్యక్తి హక్కులు ఉన్నట్లు క్లెయిము చేసిన ఎడల లేదా ఆయన పరంగా ఉన్నది అని 
భావింపబడిన ఏవైనా హక్కులను తగువిచారణ చేసి భూమి అస్థిత్వాన్ని , స్వభావాన్ని, విస్తీర్ణాన్ని 
విచారించి నిర్ణయించడానికి ఫారెస్టు సెటిల్ మెంటు ఆఫీసరు , అనంతపురము గారిని సెటిల్ 
మెంటు ఆఫీసరుగా నియమిస్తున్నారు 

షెడ్యూలు 
జిల్లాపేరు 

: అనంతపురం 
మండలం పేరు 

? తనకల్లు 
గ్రామములపేర్లు 

: 1. చిన్నరామన్నగారి పల్లి గ్రామము 

2. ఈతోడు గ్రామము 
అటవీడివిజన్ పేరు 

: అనంతపురం డివిజన్ 
అటవీ రేంజి పేరు 

కదిరి రేంజి 
రిజర్వుబ్లాక్గా ప్రతిపాదించిన బ్లాక్ పేరు : తుమ్మల అడిషన్ - 1 

బిట్ - 1 : - 6. 53 ఎకరములు / 2. 64 హెక్టార్లు 

బిట్ - 2 : - 4. 76 ఎకరములు / 1 . 92 హెక్టార్లు 
ప్రతిపాదించిన బ్లాక్ యొక్క మొత్తము : 11 . 29 ఎకరములు / 4. 56 హెక్టార్లు 
విస్తీర్ణము 


- 


- 


0 


ANDHRA PRADESH GAZETTE, March 26 , 2019 


ప్రతిపాదించిన బ్లాక్ లో చేర్చబడిన విస్తీర్ణము యొక్క వివరములు 
వ. | మండలం | గ్రామముల పేరు | సర్వే చేర్చబడినభూమి విస్తీర్ణము 
పేరు 

| నెంబరు | స్వభావము | ఎకరములు | హెక్టార్లు 
2 . 34 567 
తనకల్లు | చిన్నరామన్న గారి | 6 | 

సర్కారు 

6. 53 2. 64 

డైల్యాండు 
ఈతోడు సర్కారు 

1. 92 
డైల్యాండు 
మొత్తము 

| 11 . 29 ఎ | 4. 56 హె 


పల్లి 


13- 2 


4 . 76 


బిట్ నెంబర్ 1 యొక్క సరిహద్దుల వర్ణణ 

( ఇది తుమ్మల రిజర్వు అడవి యందు అనుమతింపబడిన ఎన్క్లోజరు ) 
ఉత్తరము : - ఈ అడవి యొక్క స్టేషన్ నెంబర్ 1 యొక్క భౌగోళిక పోజిషన్ ఉత్తరపు అక్షాంశము 13° 
55 22. 6" తూర్పు రేఖాంశము 78° 7 44 .4" మరియు తనకల్లు మండలం చిన్నరామన్నగారి పల్లి 

గ్రామము సర్వే నెంబర్ 6 యొక్క వాయువ్య దిశలో ఉన్నది. అక్కడి నుండి సరిహద్దులైను అగ్నేయ దిశలో 
121° మ్యాగ్నెటిక్ బేరింగ్ కలిగి 2.04 చైన్ల దూరంలో స్టేషన్ నెంబరు 2 ఉన్నది . 
తూర్పు : - అటుపిమ్మట సరిహద్దులైను దక్షిణము వైపునకు తిరిగి సాధారణంగా దక్షిణము మరియు 
నైఋతి దిశలో ప్రయాణించి క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగు మరియు దూరములు కలిగి స్టేషన్ 
నెంబర్ 4 ను చేరును . 
స్టేషన్ నెంబర్ 

మ్యాగ్నెటిక్ బేరింగ్ | దూరము చైన్లలో 
నుండి 

డిగ్రీలలో 
1 . 23 
. 

3 . 36 


4 


2 


1830 


1980 


4 . 08 


దక్షిణము : - అటుపిమ్మట సరిహద్దులైను పడమర వైపునకు తిరిగి సాధారణంగా పడమర మరియు 
నైఋతి దిశలో ప్రయాణించి క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగ్లు మరియు దూరములు కలిగి స్టేషన్ 
నెంబర్ 8 ను చేరును . 


C 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


స్టేషన్‌నెంబర్ 


దూరముచైన్లలో 


కు 


మ్యాగ్నెటిక్ బేరింగ్ 

డిగ్రీలలో 
13 


2680 


2. 72 


1950 


2.44 


6 . 30 


2310 
2520 


2.81 


పడమర : - అటుపిమ్మట సరిహద్దులైను ఉత్తరము వైపునకు తిరిగి సాధారణంగా ఉత్తరము మరియు 
ఈశాన్యదిశలో ప్రయాణించి క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగ్లు మరియు దూరములు కలిగి స్టేషన్ 
నెంబర్ 1 ను చేరును. ఇదియే ప్రారంభపు స్టేషన్ . 
స్టేషన్ నెంబర్ 

మ్యాగ్నెటిక్ బేరింగ్ | దూరము చైన్లలో 
నుండి 

డిగ్రీలలో 


3 


H|0 


100 


4 . 36 


0 


410 


7 .47 


10 


1050 


1 . 79 


11 


250 


6 .82 


గమనిక : - * = ప్రారంభపుస్టేషన్ . 
గమనిక : 

1) ఈ బ్లాక్ యందు అనుమతింపబడు ఏలాంటి గ్రామనుభవ భూములు లేవు . 
2) ఈ బ్లాక్ యందు అనుమతింపబడు ఏలాంటి రహదారులు లేవు . 

బిట్ నెంబర్ 2 యొక్క సరిహద్దుల వర్ణణ 
ఉత్తరము : - ప్రకటిత తుమ్మల రిజర్వు అడవి యొక్క తూర్పు వైపున ఉన్న సరిహద్దులైను 
మీద , భౌగోళిక పోజిషన్ ఉత్తరపు అక్షాంశము 13 . 92226° తూర్పు రేఖాంశము 
78 .13001° వద్ద ఉన్న సరిహద్దు కైరన్ నుండి 185° మ్యాగ్నెటిక్ బేరింగ్ కలిగి 26 . 50 
మీటర్ల దూరంలో స్టేషన్ నెంబరు 1 ఉన్నది . అక్కడి నుండి సరిహద్దులైను ప్రకటిత తుమ్మల 
రిజర్వు అడవి యొక్క సరిహద్దులైను మీద ఈశాన్య దిశలో ప్రయాణించి 73° మ్యాగ్నెటిక్ 
బేరింగ్ కలిగి 8 . 50 చైన్ల దూరములో స్టేషన్ నెంబర్ 2 ను చేరును . 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


తూర్పు 8 - అక్కడి నుండి సరిహద్దులైను తూర్పు వైపునకు తిరిగి ఈశాన్య దిశలో ప్రయాణించి 
166° మ్యాగ్నెటిక్ బేరింగ్ కలిగి 4 . 10 చైన్ల దూరములో స్టేషన్ నెంబర్ 3 ను చేరును . 
దక్షిణము : - అటుపిమ్మట సరిహద్దులైను పడమర వైపునకు తిరిగి సాధారణంగా పడమర 
మరియు నైఋతి దిశలో ప్రయాణించి క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగ్లు మరియు 
దూరములు 

బర్ 7 ను చేరును . 
స్టేషన్ నెంబర్ 

మ్యాగ్నెటిక్ బేరింగ్ దూరము చైన్లలో 
నుండి 

డిగ్రీలలో 


3 


2320 


1 . 21 


2670 


2 . 07 


2220 


4 . 65 


3000 


3 . 24 


1 


3 


పడమర : - అటుపిమ్మట సరిహద్దులైను ఉత్తరము వైపునకు తిరిగి సాధారణంగా ఉత్తరము 
దిశలో ప్రయాణించి క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగ్ లు మరియు దూరములు కలిగి స్టేషన్ 
నెంబర్ 1 ను చేరును . ఇదియే ప్రారంభపు స్టేషన్ . 
స్టేషన్ నెంబర్ 

మ్యాగ్నెటిక్ బేరింగ్ | దూరము చైన్లలో 
నుండి 

కు 

డిగ్రీలలో 

2 
7 

3530 

1 .87 
T81 * 

357° 

1 . 62 
| గమనిక : - * = ప్రారంభపు స్టేషన్ . 
గమనిక : 

1) ఈ బ్లాక్ యందు అనుమతింపబడు ఏలాంటి గ్రామనుభవ భూములు లేవు . 
2) ఈ బ్లాక్ యందు అనుమతింపబడు ఏలాంటి రహదారులు లేవు . 


m 


జానకి ఆర్ . కొండపి , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg. gov. in 


